స్నేహితులు ఉన్నది అందుకే 


బొమ్మలు: బ్రింటన్‌ టర్కిల్‌ 





దేవరాజు అనే ఏనుగు అడవి మధ్యలో కూర్చుని 


ఉన్నాడు. అతడి కాలికి గాయం అయ్యింది. 


పాపం! 
అడవి చివరన ఉంటున్న బావ బాలరాజుని 


కలుసుకోటానికి దేవరాజు బయలుదేరాడు, 


“నేను ఏం చెయ్యాలి?" దేవరాజు బాధపడ్డాడు. 
“మా బావ అడవి చివరన ఉన్నాడు. నేను ఇక్కడ 
అడవి మధ్యలో ఉన్నాను. కాలి గాయం వల్ల నేను 


నడవలేకుండా ఉన్నాను." 





“బక పని చేస్తాను," అనుకున్నాడు దేవరాజు. “నా 
స్నేహితులను సలహా అడుగుతాను. స్నేహితులు 


ఉన్నది అందుకే కదా." 


దేవరాజు స్నేహితుడైన ఒక పిట్ట అటు వచ్చింది. 


“అడవి మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నావ్‌?" 


పిట్ట అడిగింది. 





“కాలికి గాయం అయినందువల్ల నేను నడవ 
లేకపోతున్నాను. అడవి చివరన ఉన్న మా బావని 
కలవటానికి వెళ్లలేకపోతున్నాను, " చెప్పాడు 
దేవరాజు. 


“నా కాలికి గాయం అయితే నేను ఎగురుకుంటూ 


అడవి చివరికి వెళ్లేదానిని,“ పిట్ట బదులు ఇచ్చింది. 


“నీ సలహాకి సంతోషం," పిట్టతో అన్నాడు దేవరాజు. 


“స్నేహితులు ఉన్నది ఇందుకే కదా," అంది పిట్ట. 





అప్పుడు దేవారజు స్నేహితురాలైన పొడవు కాళ్ల 


సాలీడు వచ్చింది. 


“అడవి మధ్యలో కూర్తుని ఏం చేస్తున్నావ్‌?" 
సాలీడు అడిగింది. 


“కాలికి గాయం అయినందువల్ల 
నేను నడవ లేను, 

నేను ఎగరలేను, 

అడవి చివరన ఉన్న మా బావని 


కలవటానికి వెళ్లలేను,” దేవరాజు చెప్పాడు. 





“నా కాలికి గాయం అయితే నేను మిగిలిన ఏడు 
కాళ్ల మీద అడవి చివరికి వెళ్లేదానిని,' సాలీడు 


బదులు ఇచ్చింది. 


“నీ సలహాకి సంతోషం," సాలీడుతో అన్నా 
దేవరాజు. 


“స్నేహితులు ఉన్నది ఇందుకే కదా," అంది 


సాలీడు. 





అప్పుడు దేవారజు స్నేహితురాలైన కోతి వచ్చింది. 
“అడవి మధ్యలో కూర్తుని ఏం చేస్తున్నావ్‌?" 
కోతి అడిగింది. 


“కాలికి గాయం అయినందువల్ల 
నేను నడవ లేను, 

నేను ఎగరలేను. 

నాకు మరో ఏడు కాళ్లు లేవు. 
అడవి చివరన ఉన్న మా బావని 


కలవటానికి వెళ్లలేను,” దేవరాజు చెప్పాడు. 





“నా కాలికి గాయం అయితే నేను నా తోకతో 
చెట్ల కొమ్మల మధ్య ఊగుతూ అడవి చివరికి వెళ్లే 


దానిని," కోతి బదులు ఇచ్చింది. 


“సరే” అన్నాడు దేవరాజు. *నా తోక చాలా 
సన్నగా ఉంటుంది. కానీ, నా తొండం చాలా 


బలంగా ఉంటుంది." 


దేవరాజు తన తొండంతో ఒక చెట్టు కొమ్మను 


పట్టుకున్నాడు... 





$.! 







ధఢాం! 





కై 


వా 





నళ 
నే. 


బా మ. 


ట్ర 
( 






గ! 







“ఏమైనా నీ సలహాకి సంతోషం," కోతితో 





అన్నాడు దేవరాజు. 


న 





సు చే 


“స్నేహితులు ఉన్నది ఇందుకే కదా," అంది కోతి. 


కన! వరన 
శ్‌ | 
టు. క క ఆ. 2 = 


1 4 


మ ౯ 


అప్పుడు దేవారజు స్నేహితురాలైన పీత వచ్చింది. 


“అడవి మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నావ్‌?" 


ఏత అడిగింది. 


“కాలికి గాయం అయినందువల్ల 

నేను నదవ లేను. 

నేను ఎగరలేను. 

నాకు మరో ఏడు కాళ్లు లేవు. 

నా తొండంతో చెట్ల కొమ్మలలో ఊగలేను. 
అడవి చివరన ఉన్న మా బావని 


కలవటానికి వెళ్లలేను,” దేవరాజు చెప్పాడు. 





“నా కాలికి గాయం అయితే నేను దాన్ని వదిలేసి కొత్త 


కాలు పుట్టిస్తాను,” పీత బదులు ఇచ్చింది. 


“నీ సలహాకి సంతోషం," పీతతో అన్నాడు దేవరాజు. 


“స్నేహితులు ఉన్నది ఇందుకే కదా," అంది పీత. 





అప్పుడు దేవారజు స్నేహితుడైన సింహం 


వచింది. 
లు 


“అడవి మధ్యలో కూర్చుని ఏం చేస్తున్నావ్‌?" 


సింహం అడిగింది. 


“కాలికి గాయం అయినందువల్ల 

నేను నడవ లేను, 

నేను ఎగరలేను,. 

నాకు మరో ఏడు కాళ్లు లేవు. 

నా తొండంతో చెట్ల కొమ్మలలో ఊగలేను. 
నేను కొత్త కాలు పుట్టించలేను. 

అడవి చివరన ఉన్న మా బావని 


కలవటానికి వెళ్లలేను,” దేవరాజు చెప్పాడు. 





“నా కాలికి గాయం అయితే నేను అడవి మొత్తం 

వినపడేలా పెద్లగా గర్తించేదానిని. అప్పుడు, ఏం 
౧ జ 

జరిగిందో తెలుసుకోటానికి జంతువులన్నీ 

వచ్చేవి." 


అలా అంటూ సింహం పెద్దగా గర్జించింది. 





“థమిటి అంతా గోలగా ఉంది?'' ఒపోసం అడిగింది. 
అది తన తోకతో చెట్టు కొమ్మ నుంచి వేలాడుతూ 
ఉంది. దేవరాజు స్నేహితులందరూ ఒక్కసారిగా 


మాట్లాదటం మొదలుపెట్టారు. 


“దేవరాజు ఎగరలేడు," పిట్ట చెప్పింది. “వాళ్ల బావని 
కలవటానికి అడవి చివరికి వెళ్లలేదు," సింహం 
చెప్పింది. “మేం ఎన్నో సలహాలు ఇచ్చాం. స్నేహితులు 


ఉన్నది ఇందుకే కదా." 


“ఉచిత సలహాలు చాలు," అంది ఒపోసం. 
“స్నేహితులు సహాయం చెయ్యటానికి ఉన్నారు. 
తొందరగా వెళ్లి దేవారాజు వాళ్ల బావ బాలరాజుని 


ఇక్కడికి తీసుకుని రండి." 





అప్పుడు జంతువులన్నీ అడవి చివరన ఉన్న 
దేవరాజు బావ బాలరాజుని వెదుక్కుంటూ 


బయలుదేరాయి. 





దేవరాజుని కలవటానికి బాలరాజుని 


తమతో తీసుకుని వచ్చాయి. 





అప్పుడు దేవరాజు, వాళ్ల బావ బాలరాజుతో 


కలిసి జంతువులన్నీ విందు చేశాయి. 


“సహాయం చేసినందుకు మీ అందరికీ 


ధన్యవాదాలు,“ దేవరాజు చెప్పాడు. 


“స్నేహితులు ఉన్నది అందుకే కదా," 


దేవరాజు స్నేహితులు బదులు ఇచ్చాయి. 








శ్ర 


సలహా ఇవ్వటం మంచిదే. 
కానీ స్నేహితులు అంతకంటే ఎక్కువ చెయ్యగలరు. 


స్నేహితులకి స్నేహితులు ఎప్పుడూ సహాయం చెయ్యాలి. 


స్నేహితులు ఉన్నది అందుకే! 





అయివాోీయింది 


